అదుగుజాడ-గురజాడ 


మహోకని గురజాడ జీనితం- 
సాహిత్వవరిచయం 


రచన! ౩. బాబూజావు 






బాలవిజ్ఞాన ప్రచురణలు 
93/1, కో-ఆపరేటివ్‌ 
ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌, 
బాలానగర్‌ , 
హైదరాబాదు-500 037. 
ఫోన : 261351. 





అడుగుజాడ == గురజాడ 


రచన : కె. బాబూరావు 


బొలవిజ్ఞాన [ప్రచురణలు నెం. 1002. 
ప్రధమ ముద్రణ : ఫీబవరి 1990. 


సల 90 


బాలబజ్జాన [ప్రచురణలు 
సెటిల్‌ డిజోన, అలంకరణ 
యా 


వ్‌. 


ఎంవి.బాబు సురేంద్ర 


లేజర్‌ పైప్‌ సెట్టింగ్‌ “ 
కంపో గ్రాఫిక్స్‌ 
నిజయవాడ-520 002. 


(ప్రతులకు న్‌ 

బాలవిజ్ఞాన (ప్రచురణలు 
హైదరాబాదు-500 0837. 
ఫోన్‌ : 261351. 
బాలజ్యోతి సద్దిషర్స్‌ 
నిజయవాడ-520 002. 
ఫోన్‌ : 74005. 


విషయసూచిక 
కొత్త తన 
పుట్టుక, చదువు 
ఉద్యోగ పర్వం 
కన్యాశుల్కం 
మూఢ వ్యవస్త పై పోరాటం 
తోకచుక్క 
పుత్తడిబొమ్మ పూర్తమ్మ 
“కన్యక 
ఆణి ముత్యాలు 
“లంగరెత్తుము” 


13 


33 


41 
48 


52 


56 





చనిపోవడానికి ముందర నిర్మాణం పూర్తి అయ్యింది. 
గృహ (పవేశమూ జరిగింది కాని నివసించలేదు 





| కొత్త 'వరవజీ 
మనం జీవిస్తున్న నేటి కాలాన్ని ఇరవయ్యో శతాబ్దం 
అంటాం. శతాబ్దం అంతే నూరు సంవత్సరాలు. 
1001 నుంచి మొదలె 2000 వ సంవత్సరంతో 
ముగిసే కాలం ఇరవయ్యో శతాబ్దం. దీన్ని ఆధునిక 


కాలం అని వ్యవహరిస్తా 0౦. 


ఆధునిక కాలంలో గురజాడ అప్పారావు మహాకవి. 
ఆయన కవి మాత్రమే కాదు; నాటకాలు కథలు, 
వ్యాసాలు మొదలైన వెన్నో రాశారు. 


ఈ నాడు నునం వుస్తకాలలో పత్రికలలో చదువు 
తున్న వాడుక భాషకు వరవడి దిద్దిన వాడు గురజాడ. 
ఆయనకు ముందు రచనలు చేసినవారు మామూలు 
ప్రజలకు అర్హంకాని భాషలో రాసేవారు. దాన్న 
గ్రాంధిక భాష అంటారు. అది. ఇనుప గుగిళ్ళమా 
దిరిగా ఉండి మామూలు చదువు వడువుకొన్సవారికి 


మింగుడు పడెదికాదు. ఆ భాష ప్రజల్ని విద్యకు 
దూరంచేసింది. విద్య పండితుల సొత్తుగా ఉండిపో 
యింది. పైగా ఆ భాష్క అందలి విషయాలు 
ఆధునిక కాలం అవసరాలకు సరిపోనివి, 


గురజాడ అప్పారావుకు ఆదారిలోనే నడవడం గిట్టు 


| లేదు. కొత్తదారి వేయాలని కోరుకున్నారు. 


ప్రజలు ఏ భాషలో అయితే తమ సుఖదుఃఖాలను 
సాఫీగా హాయిగా వెల్లడిస్తున్నారో ఆ భాషను మాత్రమే 
వాడాలి అని ఆయన చెప్పారు. అదే సజీవమైన తెలుగు 
భాష, అది అందరికీ అర్హమవుతుంది. అందువల్ల 
(ప్రజలకు సులభంగా చదువు ఖబ్బుతుంది. అది నాగరి 
కతా సాధనం అవుతుంది - అని గురజాడ అప్పారావు 
నమ్మారు. భాషతో పాకే భావాలలో కూడా మార్పు 
రావాలని ఆయన కోరారు. సంఘ సంస్కరణను అవి 
పోత్సహించేవిగా కొత్త రచనలు రావాలన్నది ఆయన 


ఆశయంరి. | 


తాను చెప్పిందే గురజాడ చేసి చూపించారు. 
“ముత్యాల సరం” అనే కొత్త పద్దతిలో కవితలు రాశారు. 


ఓ దేశమును (ప్రేమించు మన్నా 
మంచి అన్నది వెంచుమన్నా” 


అనే ఆయన దేశభక్తి గీతాన్ని నేటికీ పాడుకొం | 
టున్నాం. 
“దేశమంటే మట్టికాదోయి 
దేశమంటే మనుషులోయి” 
అనే గొప్ప మాట చెప్పారు. దేశమంటే పూజా 
పునస్కారాలు చేయాల్సిన దేవతామూర్తికాదు. మను 


షులే దేశం. దేశాన్ని (ప్రేమించడం అంటే మనుషుల్ని 
ప్రేమించడం. 


ప్రపంచంలోనే దీనికి సాటివచ్చే దేశభక్తి గేయం 
అరుదు. 1910 లో రాసిన ఈ గేయం నవీన 


కవిత్వానికి ఆరంభ గీతం అనవచ్చు. 


తేన మాటలు కూర్చుకొని ముత్యాల సరములు 
గుచ్చాడు. అది పాత కొత్తల మేలు కలయిక; కొత్త 
వెలుగులు ఎరజిమ్మింది. 


ఆనాటి సంఘంలోని పరిస్తితులను కథావస్తువుగా 
తిసుకొని నాటకం రాసిన మొట్ట మొదటివాడు కూడా 
గురజాడే, ఆయన రాసిన కన్యాశుల్కం తెలుగులో 
మొట్టమొదటి సాంఘిక నాటకం. 


అంతకు ముందున్నవన్ని వురాణాలనుంచి చరిత్ర 
నుంచి తీసుకున్న కథల ఆధారంగా రాసిన నాటకాలే.. 
కన్యాశుల్కం లోని పాత్రలన్నీ మనది నిత్యజీవితంలో 
ఎరిగినవే. అవి మాట్లాడే భాష మన చెవులు రోజూ 
సను. అందువల్ల ఆనాటకం చాలా సహజంగా ఉంది. 
ప్రజలు తండోప తండాలుగా ఆనాటకం చూసి ఆనం 


దించారు, 


9 


వాడుక భాషలోని అందాన్ని, జనాన్ని రంజించే | 
శక్తిని కన్యాశుల్కం నాటకం రుజువు పర్చింది. 


కొత్తమాదిరి చిన్న కథ రాసిన మొదటివాడు కూడా 
గురజాడ. “ దెవుదు' చెసిన మనుషుల్లారా! మనుషులు 
చేసిన దేవుళ్ళారా! మీ పేరేమిటి?” అనేది ఆయన 
కథల్లో గొప్పది. ఆయన రాసిన కథలు తక్కువే అయి 
| నప్పటికీ “ఒక్కొక్కటీ ఒక్కొక్క వజవు తునక”. 
' వాడుక భాషకు గౌరవం ప్రచారం కల్పించింది, | 
'కొత్తఛందంలో కవిత్వం రాసిందీ, మొట్టమొదటి 
' సాంఘిక నాటకం రచించింది, తెలుగులో చిన్న కథకు | 


i 
(| 





తొలిరూపు ఇచ్చింది గురజాడ. అందుకే ఆయన 
తెలుగువారు (పేమతో స్మరించే మహాకవి అయ్యారు. 
ఆయన ప్రవేశ పెట్టిన వాడుక భాషను ప్రజలే క 

వాడుక భాషకోసం సాగించిన ఉద్య | 
మంలో గురజాడకు సహయోధుడు గిడుగు రామ ' 


కించుకున్నారు. 


10 





గుదజొదుకు 
లహయాధుడు 


గు దమవకి 


ll 


మూర్తి వంతులు(1863-1940). కురుక్షేత్ర మహా 
యుద్దంలో కృష్ణార్హునులు ఎలాగో, గ్రాంధిక భాషా 
వాదులపె జరిపిన కలం పోరులో గురజాడ గిడు 
గులు అలాగే. వారిద్దరూ కలిసి పత్రికల్లో, సభల్లో 
మద్రాసు విశ్వవిద్యాలయంలో గ్రాంధిక _భాషావాదు 
లతో అలసట ఎరుగకుండా తలపడ్డారు. తిరుగులేని 
' వాదనాబలం గిడుగువారిది. అందుకే గిడుగు పిడు 
గుగా పిలువబడ్డారు. అసమాన రచనాశక్తి గురజాడ 


వారిది, 


ఒకరు భాషలో మరొకరు సాహిత్యంలో తెలు 
గునాట ఆధునిక యుగం ఆరంభానికి కర్తలయ్యారు. 





12 








| గురజాడ అప్పారావు 1862వ సంవత్సరం సెప్టెంబరు 
21న విశాఖపట్నం జిల్లాలో రాయవరం అనే గ్రామంలో 
పుట్టారు. అది ఆయన తాతగారి (తల్లి గారి తండ్రి) 
| ఊరు. 


తండి వెంకట రామదాసు తల్లి కొసల్యమ్మ. 
యా 

అప్పారావు గారి తండ్రి తాతల స్వగ్రామం కృష్ణా 

జిల్లా గన్నవరం తాలూకా, గురజాడ. ఆ ఊరు పేరే 

వారి ఇంటిపేరు అయ్యింది. 


వెంకట. రామదాసు ఉద్యోగం కోసం కృష్ణాజిల్లా 
నుంచి విజయనగర సంస్థానానికి వచ్చారు. ఆయన 
చీపురుపల్లిలో పని చేస్తున్నప్పుడు అప్పారావు ప్రాధమిక 
పాఠశాలలో చదువు మొదలెట్టారు. పది సంవత్సరాల 
| వయస్సు వచ్చేవరకు చీపురుపల్లి లోనే చదువుకున్నారు. 
తరువాత విజయనగరంలో విద్యాభ్యాసం కొనసాగించి 


14 


1886 లో బి.ఎ. డిగ్రీ పొందారు. 
(భావాలు 

అప్పారావు పుట్టి పెరిగిన కాలం మనదేశ చరి 
తలో చాలా ముఖ్యమైంది. 1857 లో సిపా 
యిల తిరుగుబాటు జరిగింది. అది ఆనాడు భారత 
దేశాన్ని బలవంతంగా ఆక్రమించుకొని పరిపాలిస్తున్న 
బ్రిటిష్‌ (ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన మొట్టమొ 
దట స్వాతంత్ర్య యుద్దం. 
జక సంవత్సరం కలకత్తా బొంబాయి, మద్రాసు 
విశ (విద్యాలయాలు (ఫారంభమయ్యాయి. ఆమరుసటి 
యేడు తూర్పిండియా కంపెనీ పరిపాలన పోయి సీమ, 


రాణి పాలన మొదలయ్యింది. ఆమే విక్టోరియా 
మహారాణి. 


అప్పటికే ఇంగ్రీషు చదువు దేశంలో వేరూనింది. 
ఇంగ్లీషు చదువుకుంకే నెలసరి జీతాలు వచ్చే ఉద్యోగాలు 





13 


దొరుకుతాయని, పలుకుబడి హోదాలతొ పాటు డబ్బుగ 
డించ వచ్చనీ మన దేశీయులకు కొతఆశలు పుటాయి. 
— లు 















ఇంగ్టీషుమీద మోజు పెరిగిపోయింది. ఉద్యోగావకాశాలు 


విస్తరించాయి. 


ఇంగ్లీషు సాహిత్యం పరిచయం కావటంవల్ల కథ, 
నవల, నాటకం, వ్యాసం, జీవిత చరిత్ర. మొదలైన 
కొత్తశాఖలమీద ఆసక్తి పుట్టింది. విద్యారంగంలో, 
సాహిత్యరంగంలో కొత్త అవకాశాలు, అభిరుచులు కలి 
గాయి. సంఘంలో కొత్తవిలువలు, కొత్త పద్దతులు, 


5 ఆకర్షణలు బయలు దేరాయి. 


అదే కాలంలో తెల్లవాళ్ళు వీవునుంచి యంత్రాలు 

తెచ్చారు. మిల్లులు పెట్టారు. రోడ్డు వేశాథు. నదుల 
య లు న్న, 

మీద ఆవిరి ఓడలు (ప్రవేశ పెట్టారు. రైళ్ళు నడిపారు.. 

తంతి తపొలాలు పరిగెత్తించారు. అచ్చు యంత్రాల 

ద్వారా పుస్తకాలు, వార్తాపత్రికలు అందుబాటులోకి, 


తెచ్చారు. రైలు మార్తాలుు తంతి తపాలాలు దేశం: 


16 


లోని. వివిధ ప్రాంతాలను కలిపాయి. ప్రజల మధ్య 
పరస్పర సంబంధాలను వృద్ధి చేశాయి. 


తెల్లవాళ్ళు అనుకోని మరొక మంచి కూడా జరి 


గింది. అదేమిటంట, ఈ కొత్త సాధనాలన్నీ దేశమం 
తటా జాతీయ వాదం అల్లుకు పోవటానికి ఉపయోగ 


పడాయి. 
తూ 


అప్పారావుగారు బి.ఎ. డి(గీ పొందటానికి ఒక 
సంవత్సరం ముందు అంటి 1885 డిశంబర్‌ లో 
భారత జాతీయ కాం(గెస్‌ అవతరించింది. మొత్తంమీద 
| ఈ మార్పుల కిత్తస్యరూపం గురజాడకు నచ్చింది. 
| ఆయన మెచ్చుకున్నారు. 
గుత్తునా ముత్యాల సరములు 
కూర్చుకొని తేటెన మాటల 
(కొత్తపాతల మేలుకలయిక 


(క్‌ మ్మారుంగులు చిమ డగా. 


ఉలి వ దిగ చి ఉక ఉప ఉి విశ 9 లి ఖ ఏట కణ 6 పరి అథ ప ఉలి రితి తిధ ప రర వతి క త ధి తి వివి క చట శి 


తూరు! దిలటిల తెంవారెను. 


యు వేగు చుక్క_యు, 


జ 
C2 
ట్ల జః 


వెలుగు నిటను (గుంకె చుక్కలు, 
చదల చీకటి కదల బారెను; 
ఎక్కడనో ఒక చెట్టుమాటున 
నొక్క కోకిల పలుకసాగెను. 


మేలు కొలుపులు కోడికూసెను 
విరులు కన్నులు విచ్చి చూ సను 
ఉండి, ఉడిగియు, ఆకులాడగ 


కొసరెనో యనగాలి వీచెను” 


అని గురజాడ అద్భుతంగా వర్ణించారు. 


17 


18 


ఈ మంచితో పాటు తెల్లవాళ్టు మనల్ని ముఠతచారు; 
మన సంపదని దోపిడీ చేశారు. మన [ప్రజలకు కటికి 
పేదరికాన్ని మిగిల్చారు. 


దీన్నే వలస స్వభావం అంటారు. ఈ వలస 
స్వభావాన్ని అప్పారావుతో సహా చాలామంది పండి 
తులు రచయితలు మొదట్లో వసిగట్టలేకపోయారు. 


గురజాడ తాను కాలేజీలో చదివే రోజుల్లోనే ఇం్టీ 
షులో కవిత్వం రాసేవారు. ఆ కాలంలో విజయన 
గరం నుంచి “ఇండియన్‌ లీజర్‌ అవర్‌” (Indian leisure 
| hour) అనే ఇంగ్లీషు పత్రిక వెలువడుతూ వుండేది. 
గురజాడ “సారంగధర కావ్యం ఆ పత్రికలో అచ్చ 
ముంది, 
ఆనాడు గొప్ప పత్రికా సంపాదకుడని పేరు తెచ్చు 
¢ 3 అ 
కొన్న శంభుచంద్ర ముఖర్జి సారంగధర ఇంగ్టీషు 
కావ్యాన్ని చదివి చాలా మెచ్చుకున్నారు. అప్పారావు 


19 


' గారితో ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపారు. 


“దేశ శ్రేయస్సు కోసం పాటుపడవలసిన బాధ్య 
తను గుర్తించినవారు....అమితమైన కష్టాలు పడటానికి 
సిద్దమై వుండాలి” అని ముఖరి 1884లో గురజాడ 
అప్పారావుకు ఉత్తరంలో తెలిపారు. 


జాతీయ భావాలు ఆనాడు దేశంలో చదువుకున్న 
వారిని ఏ విధంగా ఆకర్షిస్తున్నాయో తెలుసుకోవడా 
నికి ఇది ఉదాహరణ. 


అప్పారావుగారికి శ్యామలరావు అనే తమ్ముడుండే 
వాడు. అతడు కూడా కవి. మద్రాసు లా కాలేజీలో 
చదువుతూ అకాలమరణం చెందాడు. భారత జాతీయ 
కాంటగెన్‌ను స్తాపించిన హ్యూమ్‌, జాతీయ నాయకుడు 
డబ్బ్యు.సి.బెనర్టీ్‌ మొదలైన వారి మీద శ్యామలరావు 
ఇంగ్రీషులో పద్యాలు రాసి “హిందూ” (THE HINDU) 
పత్రికలో (ప్రచురించాడు. 





ఉద్యోగ వర్తం 

గురజాడ బి.ఎ.డిగీ తెచ్చుకోకముందే విజయనగరం 
కళాశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశాడు, 

తరువాత ఫిలాసఫీ (తత్వ శాస్త్రం) అభిమాన 
శా స్త్రంగాను, సంస్కృతం రెండవ భాషగాను బి.ఎ. 
పాసయ్యారు. 1887 ఏప్రియల్‌ లో విజయనగరం 
డెప్యూటీ కలెక్షరాఫీసులో హెడ్‌ గుమాస్తాగా చేరారు. 

ఉపాధ్యాయ వృత్తిని వదలిపెట్టి గుమాస్తా ఉద్యో 
'గంలో చేరడమేమిటని సందేహం రావచ్చు. ఆ రోజుల్లో 
కాలేజీ టీచర్‌ జీతం ఇరవై అయిదు రూపాయలు. 
గవర్నమెంటు ఉద్యోగమైతే జీతమూ ఎక్కువ వచ్చేది; 
[క్రమేణా పై ఉద్యోగాలకు పాకే అవకాశాలు ఉండేవి. 


అందువల్ల కాబోలు గురజాడ ప్రభుతో (ద్యోగంలో 
చేరారు. అందులో కొద్ది నెలలు మాత్రమే పని చేశారు. 


1887 అక్టోబరులో ఆయన రు.100/- జీతం మీద 





21 


విజయనగరం కళాశాలలో లెక్సరరుగా చేరారు. నాలుగు 
సంవత్సరాల తరువాత 1891లో ఉద్యోగంలో ఇంకో 
మెట్టు పైకి ఎక్కారు. జీతం రు.100 నుంచి రు.125/ 
కి పెరిగింది. ఇంగ్లీషు, వ్యాకరణం, సంస్కృత సార | 
స్వతం, తరమా, (గీకు రోమన్‌ చరిత్రలు ఆయన 
ఎఫ్‌.ఎఎ, బి.ఎ. క్లాసులకు బోధించేవారు. 


విద్యార్దులకు అత్తెసరు మార్కులు, తమకు నెల 
జీతం వస్తే చాలుననుకునే స్వభావం కాదు గురజాడది. 


విమర్శగా చదువు నేర్చాలనీ, స్వతంత్ర ఆలోచనా 
| శక్తిని పురికొల్పేట్టుగా బోధనాక్రమం ఉండాలనీ ఆయన 
భావించారు. 

లెక్చరరుగా ఉన్నప్పుడు గురజాడ మద్రాస్తు బెంగు 
ళూరు వంటి నగరాలకు వెళ్ళి అక్కడి ఉపాధ్యాయులు 
బోధించే పద్దతులను ఆకళించుకొన్నారు. వారితో కళా 
శాల విద్యకు సంబంధించిన విషయాల వ చర్చలు 
జరిపారు. 


22 


విజయనగరం తిరిగి వచ్చి తమ కళాశాలలొని బోధనా 
పద్దతులకూ, తాము చూసి వచ్చిన ప్రాంతాలలో పరిశీ 
లించిన వాటికి మధ్యగల తేడాలను బేరీజు వేసుకున్నారు, 

విద్యార్దులకు చక్కగా అర్హమయ్యేటట్టు, కొత్త ఆలో 
చనలు రేకెత్తించేటట్లు ఇంగ్రీషు సాహిత్యాన్ని, చరిత్రను 
బోధించి వారందరికీ తలలో నాల్క అయ్యారు. 


గురజాడ విజయనగరం కళాశాలలో పనిచేసే రోజు 
ల్లోనే ఆనందగజపతి మహారాజుతో పరిచయం కలిగింది. 
ఆనందగజపతికి కళలు, సాహిత్యం, చరిత్ర పరిశోధన, 
సంఘ సంస్కరణ మొదలైన విషయాలంట గప్ప 
ఆసక్తి. ఆయన 1896 జూన్‌లో గురజాడను లెకృ 
రర్‌ పదవి నుంచి తప్పించి శాసన పరిశోధకుడుగా 
నియమించారు. 


పూసపాటి వారి వంశ చరిత్రను రాయడానికి గుర 
జాడ అప్పారావు చాలా శ్రమించి పరిశోధన చేశారు 


23 





నిత్వనూతనముగా వున ' 
మధ్య వెలుగుతూ ఉండే మనిషి 
గిరీశం. తెలుగు సాహత్యం- 
లోకి వందేళ్ల | క్రింద పవేశించి 
ఇంకా ఇంకొ నిష్క్రమించని 
అపూర్వ సృష్టి గిరిశం. 





శ్రీ పి.వి.జి.రాజు, వారి కుమారులు ఆనందగజపతి 
రాజు, అశోకగజపతి రాజు పూసపాటి వంశీయులే. 
విజయనగరం సంస్థానం చరిత్ర రాయడానికి ఎన్నో 
వివరాలు సేకరించారుగాని వాటిని దండగుచ్చి వుస్త 
కరూపంలో తేవడానికి అవకాశం చిక్కలేదు. 
కన్యాశుల్కం 

ఆ కాలంలో ఆనందగజపతి మహారాజు విశాఖమం 
డలంలో జరుగుతూ ఉండే కన్యాశుల్క వివాహాల 


వివరాలు సేకరించారు. 
కన్యాశుల్క మంకు చేసుకోబోయే కన్యకు ఖరీదు 
కట్టి డబ్బిచ్చి వివాహం చేసుకోవడం. 
ర 
ఆరోజుల్లో బాల్య వివాహాలు జరిగేవి. 
మాటలు సదిగా రాని చిన్న దీడ్డల్ని కాడా కేట్నం 
Co 


పోసి కొనుక్కొని వయసువాడు, ముసలివాడు అనే 


తేడా లేకుండా మగ మహారాజులు తాళి కస్టువాళ్ళు. 
కడుపులో ఉన్న బిడ్డల్ని కూడా కొనడానికి (వుషు 





జీవితంలోని అన్ని రంగాలలోనూ, పట్ట్న 
వాసంలో, పల్లెటూళ్ళో తన సామర్హాన్ని 

న్న ఖ్‌ 
సందేహించ నక్కరలేని వ్యక్తి సంచరించే 
ధీమాతో సునాయసంగా కదుల్తుంది నుధు 
రవాణి. మధురవాణి యే స్టలాన్నెనా గ్‌ 
స్పితినె నా లొంగదీసుకోగలదు. 


26 










జ 


///4 


(| Fr GCA 








మాలు చిగురులాగా 
కలసి కదిరి మెదిలే ఇంటింటి 
తెలుగుతల్లి-కన్యాశుల్కంలో అల- 


రించిన మన సహోదరి బుచ్చమ్మ. 





21] 


బిడ్డ ఆడో మగో తెలియకుండానే) బేరసారాలు జరు 
గుతుండేవి. 


ఆడ గిశువంటే అంత లోకువ. అదొక భయంక 
రమైన సాంఘిక దురాచారం. 


కాటికి కాళ్లు చాచుకొని వున్న ముసలి పెళ్లి కొడు 

య (op) 
కులకు ముక్కు పచ్చలారని పసి పిల్లలను డబ్బు కక్కుర్తి 
వల్ల అమ్ముకోవడం గురజాడ అప్పారావు మనస్సును 
కలచివేసింది. ఆ విషయాన్నే ఆయన కన్యాశుల్క 


నాటకంగా రాశారు. 


అందులో అనాటి సాంఘిక జీవనం కళ్లకు కడు 
తుంది. 


మధురవాణి, గిరీశం, రామప్పంతులు లుబ్బావ 
ధాన్లు బుచ్చమ్మ, సౌజన్యరావు మొదలైన ఆ నాటకం 
లోని పాత్రలను విద్యావంతులైన తెలుగువారు ఇప్పటికీ 


ప్రన్తావిస్తూ ఉంటారు. వారి సంభాషణలను నెమరుకు 





28 





“నేనా పీసిరిగొట్టుని? వొక్క పాటున 
పద్దెనిమిది వొందలు యే పిసిరిగొట్టు 
పోస్తాడు?” ఇదీ లుబ్హావధా 
నులు వరుస మళ్ళ ఇన ప్పె జ్టైముందు 
కూర్చొని అంటాడు కదా “బీదవాణ్ణి 
నేను డబ్బివ్వలేనే?” 







20 





తెచ్చుకొంటూ ఉంటారు. తెలుగులో వాడుక భాషలో 
రాసన మొట్ట మొదటి సాంఘిక నాటకం కన్యాశుల్కం. 
















“కన్యాశుల్కం రచన ద్వారా గురజాడ తాను తల 
పెట్టిన ఉద్యమం ఆశయాలేమిటో చెప్పారు. 


సంఘానికి పాడుపెరు తెచ్చి కంపు కొట్టించే 
పరిస్తితిని కళ్ళకు కట్టి, మంచి నీతిని పెంచే గం 
లను సాహిత్యం ప్రచారం చేయాలి. 

--చక్కటి నాటకం ద్వారా సంఘంలోని చెడు 
గును ఎండగట్టి ప్రజాభి పాయాన్ని తీర్చి దిద్దాలి. 

ప్రజలు విద్యావంతులయ్యే వరకు నాటక రంగం 


నుంచి మాత్రమె అటువంటి ఆరోగ్యకర మైన (ప్రభావం 
ఆశించవచ్చు. 





రా ప్రజలకు అర్రంగాని (గాంధికభాషకన్నా వాడుక 
భాష అందరికీ సులభంగా తెలుస్తుంది. కాబట్ట కన్యా 


శుల్కం నాటకం వాడుక భాషలో రాశిరు. నాటు 


30 





(6 


సెల్లింగ్‌ గరల్ఫ్‌ అనగా కన్యా- 
శుల్కం” “తాంబూలం ఇచ్చేశాం 
తన్నుకు చావండి” అని ఇంటింట 


వినిపించే ఈ పదాల మెల- 
కువలు మీ చిన్నారి తల- 


పుల్లో అల్లరి చేసే కన్యా 
శుల్మం వెంకమ్మ-సుబ్చి. 


31 


కంలోని పాత్రలకు కూడా వాడుక భాషనప్తుతుంది. 


--మాతృభాష అయిన తెలుగులో చేసిన రచ 
నలు రైతులను మేల్కొలువుతాయి. భారత దేశంలోని 
ఇంగ్లీషు వారినీ దేశభాషలలోని సాహిత్యం ఆలోచింప 
జేస్తుంది. 

-- తెలుగు రచనలలో కొత్త భాష రూపొందాలి. | 
గొప్ప రచయిత దానిని సృష్టించాలి. అతని కోసం | 
మనం రంగాన్ని సిద్దపరిచి ఉంచాలి. 

ఇవీ ఆయన భావాలు. ఆ కొత్త భాషను ఎవరో 


కాదు, గురజాడే సృష్టించారు. ముందు బాటను 
అందంగా పరచిందీ ఆయనే. 


32 


ప్రపంచ సాహిత్యంలోనే 
ఇంతటి గొప్ప వాత గొప్పు 
సన్ని వేశం దొరకదు. పెరిగి 
పెద్దవాళ్లై వున గురజాడ మన- 
కేల ఇదె అప్పజెప్పి దారి 
చూపి వెళ్ళాడు అని మీరు 
ముచ్చటప ఉ పూటకూళ్ళ పద్రమ్మ. 








మన దేశ సంపద దోపిడీ కావడం ఇంగ్రీషుపా 
లన వల్ల కలిగిన చెడు ఫలితమైతే, కొత్త భావాలు 
వికసించడం ఇంగ్లీషు భాషతో, సాహిత్యంతో పెరిగిన 
పరిచయం వల్ల చేకూరిన మంచి ఫలితం. 


బెంగాల్‌ లో రాజారామమోహన్‌ రాయ్‌, ఆంధ్ర 
దేశంలో కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ 
అప్పారావులాంటివారు ఆ మంచి ఫలితాలకు గుర్తు 


లుగా (పకాగించారు. 


దేశం ముందంజ వేయకుండా అడ్డు పడ్డవి మూఢా 
చారాలే. వాటికి వ్యతిరేకంగా పోరాడ వలసిన అవస 
రాన్ని గురజాడ అప్పారావు గుర్తించారు. 


కులవ్యవస్త, అంటరానితనం, మతాల మధ్య ఫరో 
ధాలు మొదలైనవి దేశం అభివృద్దికి 'వేరువురుగుల 





ము 





త్‌ 1 
ఈ బైరాగి ఎవరో మనకి తెలియదు. ఇతనికొక 
చిరునామా లేదు. దేశకాలావధులను దాటి సంచ 
రిస్తూ ఉంటాడు. ఇతనికి వయస్సులేదు. (ఇందుకు 
బైరాగి మాట తప్ప ఇంకో సాక్ష్యం లేదు.) ఇతని 
ప్రధాన కార్యాలయం హరిద్వారంలో ఉందేమో! కాని 
దాన్ని చూసిన వారెవరూ లేరు. ఎంచేతనంటే అది 
ఇకముందు కట్టబోయేది. తీగ 





34 


35 




















 య్యాయని ఆయన గహించారు. 1910లో బరం 
పురంలో జరిగిన నానావర్హ సహ పంకి భోజనంలో 
(అన్ని కులాలవారు ఒకరి సరసన మరొకరు కూర్చొని 
కల? న 
లసి భోజనం చేయడం) అప్పారావు పాల్గొన్నారు. 
అప్పుడు రాశారు ఆయన ఒక ముత్యాల సరం. 

“ఎల్లలోకములొక్క యిలె 

న్డ్‌ నే 

వర భేదములెల కలె 

ప ధరా 

వలనెరుగని ప్రేమ బంధము 


వేడుకలు కురియ.” 
XxX x 
“ముతములన్నియు మాసిపోవును 


జ్ఞానమొక్కటి నిలచి వెలుగును” 
జ 


కులభెదాలన్నీ కల్ల కావాలనీ, ఎల్లలోకం ఒక్క 
యిల్టుగా ఉండాలనీ గురజాడ ఆశించారు. మతా 


లన్నీ మాసిపోయి జ్ఞానం ఒక్క కే నిలచి వెలుగుతుం 


3( 





దనీ ఆయన భావన. ఈ పపంచం అంతా ఏక 
కుటుంబం కావాలని ఆయన కోరిక. 


ఏనాడో ఎనభై యేళ్ల క్రిందట ఇంత గొప్ప భావా 
లను ప్రచారం చేయడమంటే సామాన్యం కాదు. 


మన కులవ్యవస్టలోని కుళ్లును, అంటరానితనాన్ని 
గురజాడ అసహ్యించుకొంటూ కవితలు రాశారు. 


మాలలు మలిన దేహులంటూ కులవ్యవస్త ఈసడిం 
చుకొంటున్న దే! మలినమై పోయిన మనస్సులు కలవా 
భక్తు పెద కులాలవాళుగా ఎందుకు పీట వెయ్యాలి? 
య Co స) 
ఇటువంటి వర్షధర్మం అధర్మం కాదా? అని గురజాడ 
ప్రళ్నించారు, 

“మంచి, చెడ్డలు మనుజులందున 


ఎంచి చూడగ, రెండె కులములు.” 


మనుషుల్లో రెండే కులాలు. అవి మంచి చెడ్డలు. 





3 


ఆ “మంచి యన్నది మాలయైతే మాలనే అగుదున్‌ ’ 
అని గురజాడ “లవణరాజుకలి అనే గేయ కథానికలో 
పొడాడు. 
తోకచుక్క 

వెనకటి కాలంలో ఆకాశంలో తోకచుక్క కనిపిస్తే 
జనం హడలిపోయేవాళ్లు. ఏదో ప్రళయం ముంచుకొ 
స్తుందని ఆనాడున్న మూఢ నమ్మకం. 


1910లో హెయిలీ తోకచుక్క కన్సించింది. ప్రజల్లో 
అలజడి పుట్టంది. ఆ గుడ్డి నమ్మకాన్ని చెదరగొట్టుడానికి 
గురజాడ అప్పారావు ఇలా రాశారు. 


“అరుదుగా మిను చప్పరంబున 
చొప్పు తెలియని వింతపొడమగ 
చన్నకాలవు చిన్న బుద్దులు 
బెదిరి ఎంచిరి కీడుగా” 


తోకచుక్క అరుదుగా ఆకాశంలో తోచే వింత. 


38 





అది చూడగానే పాతకాలపు చిన్న బుద్దులు కీడు 
అనుకొని బెదిరిపోతారు 


“దూరబంధువు యితడు భూమికి, 
దారి బోవుచు చూడవచ్చెను 
డెబ్బదెనుబది యెండ్లకొకతరి 
నరుల కన్నుల పండువై” 


హెయిరీ తోకచుక్క 70-80 ఏళ్లకొకసారి భూమికి 
దగ్గరగా వస్తుంది. ఇది దూరపు బంధువే గాని శత్రువు 
కాదు అని గురజాడ చమత్కరిన్తారు. 


తోకచుక్క కనిపించే దృశ్యం మనుషులకు కన్నుల 
పండుగ, 


“తెగులు కిరవని కతలవన్నుచు 
దిగులు చెందుటిదేటి కార్యము! 


తలతు నేనిది సంఘ సంస్కర 






















ణ ప్రయాణ పతాక గాన్‌.” 
తెగులు అరిష్టాలు అని అర్హం పుట్ట కధలు కల్పిం 
చుకొని దిగులు పడడం ఏం వని? తోకచుక్కను నేను 
సంఘసంస్క్రరణకు ఎత్తిన పతాకంగా భావిస్తాను అని 
గురజాడ ధైర్యం చెప్పారు. 

నిరాధార మైన వాటీని నమ్మటం, నమ్మించటం | 
తప్పు, 

సూర్యోదయం అంటు సూర్యుడు ఏడుగుర్రాల రధం 
మీద తూర్పు దిక్కున రావడమనీ, సూర్యాస్తమయం | 


అంటు సూర్యుడు పడమటి కొండల చాటుకు వెళ్లి, 
పోవడమని మన పూర్వ కవులు నూరిపోశారు. 


భూమి బల్లపరుపుగా ఉండడం చేత హిరణ్యాక్షుడు | 
అనే రాక్షసుడు దానిని చాపను చుట్టినట్టు చుట్టు 
౬ ల ౬ 

శాడనీ పౌరాణిక కావ్యాలు నమ్మించాయి. 


పసితనం నుంచీ పిలల లేత బు(ర్రల్లోకి ఎక్కించిన 
ల్ని గ 


39 


40 


క్‌ 9 
ఈ కట్టు కథలు శా స్మ,ాయ దృ్చు లేకుండా చేశాయి. 
వాటికి విరుగుడుగా గురజాడ మనుషుల మనస్సులకు 
వికాసం కలిగించే రచనలు చేశారు. 


వెనకటి ఆలోచనలు, నమ్మకాలు, ఆచారాలు. మారే 
కాలం కారణంగాను పరిసితులో మార్పు వల్లా పనికి 
ర్‌ యర్రా య 
రాకుండా పోతాయి. అవి మనిషిని ముందుకు వెళ్ళ 
నివ్వకుండా వెనుకకి లాగుతాయి. 


అటువంటి వెనక చూపును కాలమాన పరిస్రైతుల్ని 
అనుసరించి మార్చుకొని ముందుచూపును అలవర్చుకో 
| నారి. అందుకోసం గురజాడ అప్పారావు భాషలో, 
| ావంలో మార్పు తెచ్చాడు. పెద్దవారయ్యాక మీరు 
| ఆయన నాటకాలు కవితలు, కథలు, డైరీలు చదివితే 
గురజాడ ఆనాడే సంఘాన్ని ఆధునికంగా తీర్చిదిద్రడా 
నికి ఎంత పాటుపడ్డారో అర్హమవుతుంది. 


వుత్తడిబొమ్మ వూర్తమ్మ | 





గురజాడ అప్పారావు రాసిన ముత్యాలసరాలలో 
(వ 0 న 5 
పూర్లమ్మ గొప్ప గేయ కధానిక. ఆ రోజుల్లో తల్లీ 
దండ్రులు తమ ఏల్లల్ని డబ్బుకు ఆశపడి కాటికి కాళ్ళు 
చాచుకున్న ముసలి వాళ్లకు ముడి వే సేవాళ్టు, 

పూర్ణమ్మ అటువంటి దురదృష్టవంతురాలు. తల్లి 
దండ్రులు ఆమెను ఒక ముసలివాడికి కట్టబెడతారు. 

“మురిమి బంగరు మెలతల్లా రా! 

కలువల కన్నుల కన్నెల్లారా! 

తలల గన్నా పిలలారా! 

వల సం ఇరా 
39 
విన్నారమ్మా యా కథను 


ఆ కథ ఎలా సాగింది? 


పూర్తమ్మను తీసుకు వెళ్లడానికి ముసలి భర్త వేంచే | 
స్తాడు. 


42 





అతల్ణో చూడగానే పూర్ణమ్మ ఎలా అయిపోయింది? 
“ముద్దు నగవులూ మురిపెంబు మరి 

సినీమీట. గారిచిన' నిముషమున 

బా సను కన్నియ ముఖకమలమ్మును 

కన్నుల గమ్మెను కన్నీరు.” 


కమలంలాంటి ఆమె ముఖంలో ముద్దొచ్చే చిరు 
నవ్వూ, మురిపెము మాయమయ్యాయి. 


కళలో నిళ్ళు నిలచాయి. 
sp) 


పూర్షమ్మను అత్తవారింటికి సాగనంపడానికి ప్రయ 
త్నాలు జరుగుతున్నాయి. ఆమె కూడా బద్ద మైంది. 


అత్తవారింటికి కాదు. మల్టీ తిరిగిరాని చోటుకు... 
ఆమె బతుకును బద్దలు చెసిన తల్లిదండ్రులు దివిం 


బాలు 


43 





“దివనవింటూ పక్కున నవ్వెను 













పుత్తడిబొమ్మా పూర్షమ్మా!” 
ఎటువంటి నవ్వు అది? 
హిందూ సంఘమంతా ఉలిక్కి పడాల్సిన నవ్వు. 


ఆమె అందరి వద్దా కడసారి సెలవు తీసుకొంటుంది. 


“నలుగురు కూచుని నవ్వే వేళల 


నా పేరొక వరి తలవండి! 





మీమీ కన్నబిడ్డల నొకతెకు 
(ప్రేమను నా పేరివ్వండి.” 

ఇది పూర్ణమ్మ ఆఖరి కోర్కె ఈ చరణాలలో పూర్ణ 
మ్మ పేరు స్త్రీ జాతికి వారసత్వం అవుతుందని గురజాడ 


భావించారు. స్త్రీల స్టితి గతులను సంస్కరించే ఆకాలం 
నాటి ప్రయత్నం స్త్రీవిముక్తి ఉద్యమంగా పోరాటంగా 


వర్రిల్దతుందని గురజాడ ఆశించారు. 
ఆయనకు ఉన్న ఆశలు వమ్ముకాలేదు. 


“బలబల కన్నీరొలి కను 
పుత్తడి బొమ్మకు పూర్ణ్శమ్మకు.” 


పూర్షమ్మకే కాదు. చదివే అందరికీ కంట నీరొ 


లుకుతుంది. కన్యల్ని కాటికి కాళ్ళు చాచిన ముసలివా 
శ్లకిచ్చే దురాచారం మీద కసి పుడుతుంది. డబ్బుకు 
కక్కుర్తి పడే అమ్మా అయ్యలకు గడ్డి పెడుతుంది. 
దుగ పూజకని వెళ్లిన పూర్ణమ్మ యింటికి తిరిగి 
| రాలేదు. 
ఇంటికి తిరిగి రాలేదంటు ఆ విధంగా ఆమె | 
ఆనాటి వివాహవ్యవస్త మీదా ఆ వ్యవస్త కొనసాగడా 
(అలి Co 
నికి కారకులైన వారందరి మీదా తన తీవ నిరసనను 
తెలియజేసింది. 


ఆమె ఆహుతి అంతం కాదు. (స్త్రీ లోకపు జాగ 





“నలుగురు కూచుని నవ్వే వేళల 
నా పేరొక తరి తలవండి; 


(పేమను నొ సేరివ్వండి.” 
అంటూ దుర్గను 


చేరుతున్న పుత్తడి బొమ్మ 
వూార్లమ్మ. 


45 





46 


తికి ఆరంభం. 

ఆమె దుర్గలో ఐక్యం కావటమంలే ఒక అబల 
అసహాయురాలు శక్తి స్వరూపిణి కావటమనికూడా అర్హం 
చేసుకోవచ్చు. 

ఆవులు పెయ్యలు మందల చేరాయి. 

పీటలు గూళు చేరాయి. 

CA) ౧% 
ఆకాశంలో చుక్కలు మెరిశాయి. 
ఏ ఒం షు 
మైపోయింది పుత్తడిబొమ్మ పూర్షమ్మ? 
“కన్నుల కాంతులు కలువల చేరెను 
మేలిమి జేరెను మేనివసల్‌ 
హంసల జేరెను నడకల బెడగులు 

అర 99 

దుర్గను జేరెను పూర్ణమ్మ. 


వ్రూార్లమ్మ మరణాన్ని ఇంతగా హృదయాన్ని కది 


47 


రించేలాగా ఎవరు వర్లించగలరు? 


ఒక్కొక్క అక్షరం ఒక్కో కన్నీటి 








తల్లిదండ్రుల ధనాశక్యూ తాళికట్టిన ముసలి మొగుడు, 
తగని గుణానికీ పూర్తమ్మ బలి అయిపోయినట్టు, “కన్యక! 
కావ్యంలో పట్నమెలే రాజుపట్టలేని మోహానికి కన్యక 
ఆహౌొతి అవుతుంది. 

కన్యక చాలా అంద మైన వై శ్యబాల, ఒక రోజు | 
కన్యక దేవాలయానికి వెళ్తుండగా ఆ పురం ఏలే రాజు 
కంటబడుతుంది. కన్యక అందానికి రాజుకు కళ్టు చెది 
రాయి. “పట్టవలెరా దీని బలిమిని” అని తలపోస్తాడు. 
వెంటనే పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. 

“దైవకార్యం తీర్చి వచ్చెద”నని అప్పటికి తప్పిం 
చుకొంటుంది. 

కన్యక తండ్రి బంధువులు ఆమెని అగ్నినాక్షిగా 
పెండ్లి చేసుకోండని రాజును వేడుకుంటారు. అతడు 
కన్యకను రాక్షసంగా చెరపట్టటాని కే తయారవుతాడు. 


47 


రించేలాగా ఎవరు వర్లించగలరు' 


ఒక్కొక్క. అక్షరం ఒక్కో కన్నీటి చుక్క. 





50 
“వట్టవగలే నట్టవీధని | 
పట్టబోరే జారచోరులు 
పట్టదలచితివింక నీవొక 
పట్ల మేలే రాజువట! 
కండకావర మెక్కి నీవి 
దుండగము తల పెట్టినందుకు 
వుండడా ఒక ౦ వమంటూ 
వుండి వూర్కొనునా?” 


అంటూ కన్యక రాజును సవాలు చేసి మంటల్లో 


దూకి ఆత్మార్పణ చేస్తుంది. 
పట్న మేలే రాజు గర్వం మట్టి కలిసిపోయింది. 
ళు 
స్త్రీలపై అటువంటి అత్యాచార ప్రయత్నాలు ఈనా 


టికీ జరుగుతూనే ఉన్నాయి. అభిమానవతియైన కన్య 


ఎ1 


రాజుదుర్మారానికి అణగి మణగి ఉండకుండా నిర్భ 


యంగా ఎదుర్కొన్న ధైర్యానికి “కన్యక కావ్యం 
నివాళి. 





ఆక్‌ ముత్యాలు 





తెలుగులో కొత్త రకంగా కథలు రాసిన మొట్ట 
మొదటి వాడు గురజాడ అప్పారావు గారేనని ముందే 
చెప్పుకి"న్నాం. 

ఆయనకు ముందు కథలు లేవా అంటు, ఎందుకు 
లేవు! ఉన్నాయి. 


పేదరాసి పెద్దమ్మ కథలు, కాశీమజిలీ కథలు, పంచ' 
తంత్రం కథలు శుకసప్తతి కథలు, తెనాలి రామలింగని 
కథలు, భేతాళ కథలు, మదన కామరాజు కథలు... 
ఇలా చెప్పుకొంటూ పోతే కొండవీటి చాంతాడంతటి 
జాబితా అవుతుంది. 


అవన్ని కాలక్షేపం కథలు వాస్తవ జీవితంతో 
సంబంధం ఉన్నవి కాదు, కేవలం కల్పనలు. “జీవితా 
నికీ జీవితానుభవాలకూ చెందనివీ, పొందనివీ.” 


ఏ3 


కొని గురజాడ కథలు ఆకాలానికి, ఆనాటి జీవితా 
నికి సంబంధించినవి. 


జీవితంలో ఓడిపోయిన (స్త్రీలు, వారి వివాహ సమ 
స్యలు, యవ్వనంలో ఉన్న భార్యతో ముసలి భర్తల 
కొవురం, వితంతు వివాహాలు, వయస్సు తేడాతో జరిగే 
పెళ్ళిళ్ళ ఫలితంగా వై ధవ్యాలు, అక్రమ సంబంధాలు, 
గర్భాలు, గర్భస్రావాలు, (స్త్రీ విద్య, కులాంతర వివా 
హాలు, స్త్రీలపైన జరిగే దుండగాలు మొదలైన అనేక 
విషయాల మీద గురజాడ కథలు రాశారు. 

“దిద్దుబాటు, “మెటిల్డా', “సంస్కర్త హృదయం), 
“సౌదామిని” మొదలైన కథలన్నీ స్త్రీలను గురించి రాసి 
నవే, 


ఇ వ్ర 

మగవాడి దౌర్జన్యం నుంచి ఆత్మరక్షణ కోసం (స్త్రి 
కత్తిసాము నేర్చుకోవాలని గురజాడ ఆనాడే చెప్పడం 
మామూలు విషయం కాదు, ఈనాడు యువతులు 


54 


కరాళకే వంటిఫోరాట విద్యలు _ నేర్చుకొంటున్నారు 
కాబట్టి గురజాడ ఆనాడు చెప్పింది ఇప్పుడు చదివితే 
విడూరం అనిపించకపోవచ్చు. 


అట్లాగే మరీ విపరీతంగా బిగుసుకు పోయిన వెళ్లి 
తాడు గురించి ఆయన ఆలోచనలు ఆశ్చర్యం కలిగి 
సాయి. ఎందుకంట ఇరవయ్యో శతాబ్దం మొదట్లో 
అటువంటివి ఊహించరానివి. 


ఆయన ఎంతో ముందు చూపవుకలవాడు కాబట్టి 
ఈ కాలంలో ఆచరణ సాధ్యమైనవి ఆనాడే భావించి 
భావి తరాలకు అందజేశాడు. 


“కృ సమాజంలో స్త్రీల కన్నీటి గాధలకు కారణం 
నాకు తెలుసును. తిరిగి వివాహం ఆడకూడదనే 
నియమం, విడాకుల హక్కు లేని కారణం, ఆర్షిక 
సొ ;తంత్యం లేకపోవడం స్త్రీల కన్నీటి గాధలకు హేతు 
వులు” అని గురజాడ అప్పారావు రాశారు. 


ఆ టు పాడు యు కు a 


55 


ఆయన నిరాశతో కుంగిపోలేదు. ముందు కాలంలో 


ర 


నమ్మారు. 


చలు ఊహించలేనంత అభివృద్ది సాధిస్తారని ఆయన | 


“ఆధునిక మహిళలు భారతదేశ చరిత్రను తిరిగి 


రచిస్తారు” అని ఆయన ఆశాభావం. ఆయన ఆశలు 


నెమ్మదిగా నిజమవుతున్నాయి. (స్త్రీలు చొరవ పూని 
అన్ని రంగాలలో ముందంజ వేయడానికి పట్టుదలతో 


ప్రయత్నిస్తున్నారు. (స్త్రీ-పురుష సమానత్వం కల 
ముందే వాస్తవం కాబో 


కాదు, కల్లకాదు, మనకళ 
య (3p) 


£7 


rrr) 


ST eR 552 


w hw t 
గ్‌ ఆ చు 


f 





were ల ఫం అలాల. ఫాలో? 


యో జ్‌ ! 7 క సే ad జ త్వా 
+ a 
+ 
ళ్‌ 
| 
ళో 
సో అనో 
Fae hes 1 Pr rr - ల్‌ మి ౮ 1 





గురజాడ అప్పారావు షుమారు ముప్పై ఏళ్ళపాటు 
భాషా సాహిత్యాలలో విరామం ఎరుగకుండా పరిశ్రమిం 
చారు. స్నేహమూ, (ప్రేమా అనే రెండు వెలుగులను 
మానవుల మీదకి తిప్పి కొత్త కాంతులు నింపారు. 


1915 వ సంవత్సరం ప్రవేశించే నాటికి గురజాడ 
ఆరోగ్యం క్షీణించి పోయింది. మొట్టు మొదట్నుంచీ 
కూడా ఆయన బహు పల్చనిమనిషి. వేసవి కాలంలో 
కూడా చొక్కామీద ఉన్నికోటు వేసుకొని, దాని మీద 
శాలువ కప్పుకొని, మేజోళ్ళు తొడుక్కుంశునే గాని 
ఉండ లేకపోయేవారు. 


బాల్యం నుంచీ కూడా తనకు అలసట ఎక్కువగా 
ఉండేదని ఆయన రాసుకున్నారు. మెదడుతో ఆలో 
చించడం వల్ల కలిగే శమ కూడా ఆయన అలసటను 
పెంచింది. ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఆయన 


౨7 











బరువు 7ర పౌన్లకు తగ్గిపోయింది. 





అయినా రాయాలనే కాంక్ష తరిగిపోలేదు.చనిపోవ 
డానికి కొద్ది నెలల ముందు “లంగరెత్తుము” అనే ఖండ 
కావ్యం రాశారు. అందులో ఆయన ఆత్మ వేదన 
ఉంది. జీవితమనే రేవులో తన పాణమనే నౌక ఇంకా 
ఉండి లాభం లేదనుకున్నారు. 


నౌకను రేవు విడిచి పెట్టమన్నారు. లంగరెత్తమ 









లు ఇక నేమిలోకము! 
చాలు! చాలు! లంగ రెత్తుము” 


అట్లాగే జరిగింది. గురజాడ 1915 నవంబరు 
30న శాశ(తంగా కన్నుమూశారు. 


తెలుగు భాష ఉన్నంత కాలం ఆయన రచనలు 
(పజల కనులముందు నిలచి క్రొత్త వెలుగులు విరజి 
మ్ముతూనే ఉంటాయి. 


చబువుజవి గురీజెడి | ఇ | 
జీవిత బవంల (శే 


( క్ల 

















కృష్ణాజిల్లా నుంచి విశాఖ తర- 
 లివచ్చారు తండి వెంకటరామదాసు తల్లి కొశల్యమ్మ 

1862 సెపైంబరు 21 పుట్టిన తేది 

విశాఖజిల్టా, ఎలమంచిలి. తాలూకా రాయవరం 
(గ్రామం 

1882- మెట్రిక్యులేషన్‌ 

1888- “సారంగధరిఅన్న ఇంగ్టీషుపద్యకావ్యప్రచు 
రి. 

1884- విజయనగరం మహారాజకాలేజీ హైస్కూల్లో 
ఉపాధ్యాయ వృత్తి, 

1885- వివాహం-భార్య, అప్పలనరసమ్మ 

15687- విజయనగర మహారాజు ఆనందగజపతి పరి 
చయం 

1892- కన్యాశుల్కం మొదటి కూర్చు. 


1010- అధునిక కవితాగీతాలు 'ముత్యాలసరములు 
(ప్రచురణ, 


1911- లవణరాజుకల ప్రచురణ . 1912- కన్యక | 


1914- దించులంగరు. 
1015- నవంబరు ౩3౮౮ మరణం. 








దెశభ క్రి* 
సళ ముు రు లట 


వు ౦ 29 తల్ల ఏ మ ంయం వు 


జంబ కిం డం 
ఫ్‌ ళు 
వ నం. 


పాళ్తిపంటిలు ఆం౫ఇళ్యాక్రా 
ఎండీ శం ఏ ౩, శంక తలంణునం. 
కంఠ శల దను య ని పోడి 
మశుషు టంద్రు. 
యి సు ళా ళు న మాక పా 
CE saw, 
ద కశంన్సి రే ర్భువేం 


SO yw ఫింప్త శ్రా: 


60 


